ఆరుద్రపురుగు 
అమ్మాయి 


డేవిడ్ , బొమ్మలు : 
జాకీ , తెలుగు : కె. సురేష్ 


“ నేను ఆరుద్ర పురుగు అమ్మాయిని! ” వంటింటిలోకి వస్తూ తాన్సీ 
అంది . 


యు 


ఆమె అన్న మోహిత్ పక్కన కుర్చీలో కూర్చుంది . 
" ఆరుద్ర పురుగు గురించి నీకు తెలుసా ? ” 
“ ఆ , ” అన్నాడు అన్న . “ అది అందరికి తెలుసు . ” 


నాస్తా చేసిన తరవాత , “ నాన్నకి , నాకు పనుంది . 
కాబట్టి మీ అంతట మీరు ఆడుకుంటూ ఉండండి . 
సరేనా ? ” అంది అమ్మ . 


" నేను ఏం చెయ్యాలి ? ”తాన్సీ అడిగంది . 
“ నువ్వు ఆరుద్రపురుగు అమ్మాయివి . నువ్వు 
ఏమైనా చెయ్యగలవు,తాన్సీ! ” 


అన్న వెనకాలే 
తాన్సీ పరిగెత్తింది , “ నువ్వు ఎక్కడికి 
వెళుతున్నావు ? ” 
" శ్యామ్ , మోహన్‌లతో కలిసి బేస్బాల్ ఆడటానికి 
వెళుతున్నాను. ” 
“ నేను కూడా నీతోరావచ్చా ?”తాన్సీ అడిగింది . 
“ లేదు , నువ్వుచాలా చిన్న 
దానివి ,” మోహిత్ అన్నాడు . 
“ అదీకాక , ఆరుద్ర పురుగులు బేబాల్ ఆడవు . ” 


గట్టిగా ఊపిరి తీసుకునితాన్సీ ఇంటి లోపలికి వెళ్లింది . 
కుక్క బింగో ఆమెను అనుసరించింది . 


ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ! 


VAISTINITOHE 


IN 


MAHLE 


డ్రాయింగ్ రూమ్ లో ఒకగోడకి అంతా పుస్తకాలే ఉన్నాయి . 

తాన్సీ కొన్ని 
అక్షరాలను మాత్రమేగుర్తు పడుతుంది , ఆమెకి ఇంకా చదవటంరాదు . 


తరవాత ఆమెకుండీలో మొక్కకి నీళ్లు పోసింది . స్కేలుతో అది ఎంత పెరిగిందో కొలిసింది . కొన్నిరోజులు ఆ 

మొక్క అసలు పెరగనే పెరగదు . 
తాన్సీ వంక బింగో తదేకంగా చూసింది ,దాని అర్థం బయటకు వెళదామని . 


బయట గడ్డి మీద మంచు బిందువులు ఉన్నాయి . 
గడ్డి నుంచి చక్కటి వాసన వస్తోంది . 
బింగో అటూ , ఇటూ వాసన చూసింది . 


అప్పుడు , ఒకరాయి మీద నుంచి వెళుతున్న 
చీమలబారొకటి తాన్సీకి కనిపించింది . 


“ ఈరాయి మీ 
దారికి అడ్డంగా ఉందా , చీమలూ ? 
దీనిని పక్కకిజరపటం మీకుచాలా కష్టం అయి 
ఉంటుంది కదూ ? ” ఆమె అంది . 


“ నేను మీకు సహాయం చేస్తాను ! 
నేను ఆరుద్రపురుగు అమ్మాయిని 


కదా 


! ” 


తరవాత ఆరుద్రపురుగు అమ్మాయి ఆరాయిని 
తేలికగా పైకి ఎత్తి దూరంగా విసిరేసింది . 
ఇప్పుడు చీమలబారుకి అడ్డంగా ఏమీ లేదు ! 


“ పద , బింగో ! ” అందితాన్సీ. 
“ ఆరుద్రపురుగు అమ్మాయి చెయ్యవలసిన 
పనులు ఇంకా చాలా ఉన్నాయి ! ” 


తరవాతతాన్సీ పరిగెత్తుతూ చెరువు వైపు వెళ్లింది . మోహిత్ 
దానిని “ నీటి మడుగు ” అంటాడు . 
కానీ 
, అందులో చెట్లు , ఆకాశం కూడా కనపడతాయి కాబట్టి అది 
లోతైన చెరువనితాన్సీకి తెలుసు . 

ఆలోతైన నీటిలో సొరచేపదాక్కుని ఉన్నా కూడా ఆశ్చర్య 
పోనవసరం లేదు ! 


一 


తరవాత ఆరుద్రపురుగు అమ్మాయి 
అందులోకి దూకింది ! 


అది అయిన తరవాతరాళ్లతో కట్టిన 
గోడ దగ్గరకుతాన్సీ వెళ్లింది . 
దానికితాన్సీ సహాయం ఎంతైనా అవసరం ఉంది . 
కింద పడినరాళ్లను ఏరిగోడ మీద పెట్టింది తాన్సీ. 
దాంతో ,గోడ ముందు కంటే ఎత్తుగా అయ్యింది . 


ఆరాతిగోడ ఒకకోట లాగా ఉంది . 


మైదానంలో పడి ఉన్న పెద్ద చెట్టు కూడా ఇప్పుడుతాన్సీని ఆపేస్థితిలో లేదు ! 
ఆ చెట్టు వేళ్లుకోపంగా ఉన్న పాములు లాగా ఉన్నాయి .కానీ 
, ఆరుద్రపురుగు అమ్మాయి 
ఎగురుకుంటూ , ఒక్కసారి కూడా కింద పడకుండా ఆ చెట్టు మీద చివరదాకా వెళ్లింది . 


తరవాత ఆమె 
దాని మీద నుంచి కిందకి దూకింది . 
వంగి , అభివాదం చేసింది . 
“ ఎంతో బాగుంది కదా ! ” అంది తాన్సీ. 
ఔనన్నట్టు బింగో తలూపింది . 


అప్పుడు ఉన్నట్టుండి బంతిని బ్యాట్ తో కొట్టిన శబ్దం 
వినిపించింది . వెనక్కి తిరిగి చూసినతాన్సీకి తన వైపే 
వస్తున్న బంతి కనిపించింది . 
" ఆ బంతిని ఇటు విసిరెయ్యి ! ” అన్న మోహిత్ అరిచాడు . 


బంతిని పట్టుకునితాన్సీ విసిరేసింది . 


కానీ, ఎందుకో గానీ అది ఆమెకాళ్ల దగ్గరే పడింది . 


“ ఇప్పుడు నేను మీతో ఆడవచ్చా ? ” పరిగెత్తుతూ వస్తున్న అన్నని 
తాన్సీ అడిగింది . 
“ లేదు , ” మోహిత్ బదులిచ్చాడు , “ ఈ ఆట ఆడటానికి నువ్వు ఇంకా చిన్న 
పిల్లవని ఇంతకు 
ముందే చెప్పాను కదా ! ” 
బంతిని తీసుకుని అన్న వెనక్కి పరిగెత్తాడు . 


అన్న వైపు తాన్సీ 
కోపంగా చూస్తూ ఉండిపోయింది . 


C 


OM AN 


》 


A 


తరవాత తాన్సీ గడ్డి మీద పడుకుంది . సూర్యుడి కిరణాలు ఆమె బుగ్గలను తాకుతున్నాయి . 
ఇప్పుడుతాను ఇంకా చిన్నపిల్లనికానని ఆమెకి అనిపించింది . 
పుస్తకాలలో తాను గుర్తు పట్టిన అక్షరాలను గుర్తుకు తెచ్చుకుంది . ఎంతో ధైర్యంగా చీమల కష్టాన్ని 
తొలగించింది . చెరువులో సొరచేపలు ఉన్నా భయపడకుండా అందులోకి దూకింది . ఒక చక్కటి కోట 
తయారు చేసింది . పడిపోకుండా చెట్టు మోడు మీద ఆ చివరి నుంచి ఈ చివరిదాకా నడిచింది . 
ఈ పనులన్నింటినీ 
ఆమెఒంటరిగా చేసింది ! ! 


ఉన్నట్టుండి వీచినగాలికి పండిన ఆకులురాలి 
అటు వచ్చాయి . 
తాన్సీ లేచి కూర్చుని ఆ ఆకుల వెనక 
పరిగెత్తింది . 
ఎగురుతున్న ఆ ఆకులను ఆరుద్రపురుగు 
అమ్మాయి గాలిలో పట్టుకుంది ! 
" ఆరుద్రపురుగు అమ్మాయి ఇప్పుడు చిన్నా , 
చితకది ఏమాత్రంకాదు ! ” అంటూ 
తాన్సీ అరిచింది . 


తరవాత కొండ ఎక్కి యాపిల్ చెట్టు కొమ్మ మీద కూర్చుంది తాన్సీ . 
అక్కడినుంచి స్నేహితులతో ఆడుతున్న అన్న కనిపించాడు . 
వాళ్లు ఏదో వాదించుకుంటూ ఉన్నారు . 
ఇప్పుడు తాన్సీకి ఆ ఆట పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు . 
అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇప్పుడు ఆరుద్రపురుగు అమ్మాయి పొందుతోంది ! 


బొటనవేలు , చూపుడు వేళ్లతో గుండ్రంగా చేసి ఆ రెండింటి కంతల నుంచి వాళ్లందరినీ 
చూస్తోంది . 
“ నేను చిన్న 
పిల్లను ఏమీకాదు , ” అంటూ ఆమె అరిచింది . 


తాన్సీ కొంచెం సేపు అలాగేకూర్చుంది . 
గోరింకలు , పాలపిట్టల పాటలు వింటూ 
ఉంది . 


అప్పుడు అమ్మ తనని 
పిలవటం వినిపించటంతో తాన్సీ చెట్టు మీద నుంచి దిగింది . 
“ పద , బింగో ! ఇంటికి వెళ్లిపొద్దున నుంచి ఏమేమి చేశామోఅమ్మా , నాన్నకి చెపుదాం ! ” 


తాను పెద్దదానిని అయిపోయాననితాన్సీ అనుకుంది . 
బయట మైదానం అంత విశాలంగా ఆమె మనసు ఉంది . 
ఆమెతన రెండు చేతులనుబార 
చాచి ఎగురుకుంటూ కొండ 
దిగుతోంది . ఆమె వెనక ఆమెరెక్కలు రెపరెపలాడాయి . 


